Telugu Bhakti Pages 
www.telugubhakti.com 
Printer friendly version 
Join Telugu Bhakti Pages group to get updates/ to participate in Dharmic 


discussions and to share thrilling religious views and divine experiences. 


Click http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


స్స ఉపనిషత్తు 
SIPPY, OAD 
శాంతిపాఠం 
Oo పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్యతే। 
APSO, పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్మతే I 
రుం శాంతిః శాంతిః శాంతిః 


ఓం - &0, అదః - అది, పూర్ణం - అనంతం, ఇదమ్‌ - ఇది, పూర్ణం - 
అనంతమైనది, పూర్ణాత్‌ - అనంతంనుంచి (కంటికి కనిపించని ఈ అనం 
తం నుంచి), పూర్ణం - అనంతం (గోచర ప్రపంచమంతా, ఉదచ్యతే - ఉద్ద 
వస్తోంది, పూర్ణస్వపూర్ణమాదాయ - అనంతం నుంచి అనంతం తిసి 
వేస్తే, పూర్ణం ఏవ- అనంతమే, అవశిష్మతే - మిగిలివుంటుంది, 
రుం - ఓం, శాంతిః - శాంతి. 


అది (ఆ కనిపించని అనంతం) పూర్ణం. ఇది కూడా (కనిపించే అనంతవి 
శ్వం) పూర్ణం.ఆ పూర్ణం నుంచి ఈ పూర్ణం బహిర్గతమౌతోంది. పూర్ణం నుం 


చి పూర్ణంటతిసివేసినా పూర్ణమే మిగిలివుంది. 


రుం ఈశావాస్య మిదగ్‌ం సర్వం యత్కించ జగత్య్మాం జగత్‌ 
తేనత్యక్తేన భుంజీథాః మాగ్యథః కస్మ్యస్విద్ధనమ్‌. 1 


జగత్మాం - జగత్తులో, యత్‌ కించ - ఏదేదైతే, జగత్‌ - మార్చుచెందేది, 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www.telugubhakti.com 1 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


ఇదం సర్వం - QO అంతా, ఈశా - భగవంతునిచేత, వాస్మ్యం - HOOD 
బడి వుంది, తేన HS - ఆ త్యాగం చేత, భుంజీథాః - పోషణచేనుకో, కస్త 
స్విద్‌ ధనమ్‌ - ఎవని ధనాన్ని మాత్రము, మాగ్యధః - ఆశించకు 


ఈ జగత్‌లో మార్పుచెందేది ఏదేది ఉన్నదో అదంతా భగవంతునిచేత ఆవ 
రింపబడివుంది. ఈ త్యాగం చేత నిన్ను నీవు పోషించుకో. ఎవరి ధనాన్ని 
మాత్రము ఆశించకు. 


కుర్వన్నేహ కర్మాణి జిజీవిషేత్‌ SHH సమాః । 
ఏవం త్వయి నానృ్యథేతో౭ స్తిన కర లిప్యతే నరే ॥ 2 


ఇహ - ఈ జగత్తులో, కర్మాణి - శాగస్రవిహితములైన కర్మలను, కుర్వన్‌ - 
చేస్తూ, ఏవం - ఇదేరీతిగా, త్వయి - నీకు, నరే - మానవునకు, ఇతః - ఇం 
తకంటే, అన్యథా - వేరోక మార్గం, న అస్తి - లేదు, కర - కర్మ, న లిప్యతే - 
అంటదో 


శాగ్రవిహితమైన నైమిత్తిక కర్మలు ఆచరిస్తూ మాత్రమే మానవుడు నూరు 
సంవత్లరాలు జీవించాలని కోరుకోవాలి. మానవ జీవితం పైన ఆసక్తి ఉన్నంత 
వరకు దుష్కర్మకాలుష్మాన్ని దూరం చేసుకోడానికి ఇది SH మరోదారి లేదు. 


అసుర్మానామతే లోకా అంధేన తమసావ్యతా | 


BHO ప్రేతాభిగచ్చన్లి Gos చాత్మహనో జనాః ॥ 3 


అసుర్శ్యః - రాక్షసులకు చెందిన, అంధేన తమసా - కటిక చీకటి చేత, ఆవ్య 
తాః- ఆవరింపబడినవి, నామ - నిజంగా, తే - ఆ, లోకాః - జన్మలు, యేకే - 
ఎవరెవరైతే, చ - కూడా, జనాః - జనులు, ఆత్మహనః - ఆత్మహంతకులో, తే - 
వారు, ప్రేత్య -మరణానంతరము, తాన్‌-ఆయా జన్మలను,అభిగఛ్చన్తి - పొం 
దుతారు. 


నిజంగా ఆ జన్మలు కటికచీకటిచేత ఆవరించబడిన రాక్షసజన్మలు. ఆత్మహం 
త కులైనవారు మరణానంతరం వాటిని పొందుతారు. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www.telugubhakti.com 2 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా 

ఆప్మవన్‌ పూర్వమర్నత్‌। 

తద్దావతో > న్మానత్తేతి తిష్ట 

త్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి ॥ 4 


తత్‌ - ఆ ఆత, ఏకం - ఒకటే, అనేజత్‌ - చలనములేనిది, మనసః - మనస్సు 
కంటే, జవీయః - వేగవంతమైనది,దేవాః - ఇంద్రియములు, ఏనత్‌ - దీనిని, 
BSH - గ్రహించలేవు, పూర్వం 05,8 - మనస్తుకంటే ముందు వెళ్ళింది, 


తత్‌ - అది, తిష్టత్‌ - స్థిరంగా ఉంటూ, థావతః - పరుగెత్తుతూవున్న, OVO 
- ఇతర విషయాలను, OF, - దాటిపోతుంది, తస్మిన్‌ - OO వుండడంచేత, 
మాతరిశ్వా - విశ్వాశక్తి అంటే ప్రాణశక్తి, ఆపః - ప్రాణులయొక్క కార్యకలాప 
మంతా, దథాతి - భరిస్తోంది. 


ఆత్మ ఒక్కటే చలించనిదైనా మనస్గుకంటే వేగవంతమైనది. మనస్త్గుకన్నా 
ముందే వెళ్ళగలదు కనుక అది ఇంద్రియాలకు అందదు. నిత్యమూ స్థిరమైన 
దైనా పరుగెత్తే అన్నిటికన్నా వేగవంతమైనది. ఆత్మ సకలప్రాణికోటుల కార్యకలా 
పాలను భరించటానికి ప్రాణశక్తిని సమకూరుస్తోంది. 


త దేజతి 53 BO త ద్దూరే తద్వంతికే | 


ad 
త దన్తరన్య సర్వన్య త దు నర్వ స్మాస్య బాహ్మృతః ॥ 5 
తత్‌ - అది, ఏజతి - చలించుచున్నది, తత్‌ - అది, న ఏ జతి - చలించదు, 
తత్‌ - అది, దూరే - దూరంలో వుంది, తత్‌ - అది, ఉ అంతికే - దగ్గరకూడ 
వుంది, తత్‌ - అది, ఉ - ఇంకా, అంతరసన్య - లోపల, సర్వస్య O89, - సర్వత్ర 
వుంది, బాహ్మతః - బయట కూడా వుంది. 


ఆత్మ చలిస్తోంది, చలించదు. అది దూరంలోవుంది, దగ్గరకూడా వుంది. 
అది లోపలా బయటా అంతావుంది. 


యస్తు నర్వాణి భూతాన్మాత్మ న్మేవాను పశ్యతి । 
సర్వభూతేషు చాత్మానం తతో న Dears ॥ 6 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www.telugubhakti.com 3 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


ఈశావాస్త ఉపనిషత్తు 


యః - ఎవరైతే, తు - మరి, నర్వాణి - సమస్త, భూతాని - జీవులను, ఆత్మని 
ఏవ - ఆత్మయందే, అనుపశ్ళతి - దర్శించునో, చ - మరియు, సర్వభూతే 
షు -అన్ష్ని జీవులయందు, ఆత్మానాం - ఆత్మను, తతః - అందుచేత, న విజుగు 
QS - ద్వేషింపడు 


OX జీవులు తన ఆత్మకంటే వేరైనవి కావనీ, తన ఆత్మే అన్ని జీవులలోని ఆత్మ 
గా దర్శించే వాడు దేనిని ద్వేషింపడు. 


యస్మిన్‌ సర్వాణి భూతాన్మాతై వాభూ ద్విజానతః | 
తత్రకో మోహః ఈ SS: ఏకత్వ మనుపశ్యతః ॥ 7 


యస్మిన్‌ - ఎప్పుడైతే, విజానతః - విజ్ఞానానికి, ఆత్మ ఏవ - ఆత్మయే, సర్వా 
ణి - సమస్త, భుతాని - జీవులు, అభూత్‌ - అయినదో, తత్ర - అప్పడు, 
ఏకత్వం - ఐక్యతను, అనుపశ్ళ్యతః - దర్శించే అతనికి, క - ఏమిటి, 
మోహః-యోహము, కః - ఏమిటి, శోకః - శోకము. 


OX జీవులను తన ఆత్మగానూ, చరాచర జగత్తును ఆత్మయొక్క ఏక 
త్వంగాను దర్శించే ఆత్మజ్ఞానికి మోహమేమిటి? శోకమేమిటి? 


స పర్యగాచ్చుక మకాయ మమవ్రణ 

మస్మావిరగ్‌ం శుద్ధ మపాప విద్ధమ్‌ | 

కవిర్మనిషీ పరిభూః స్వయం భూర్మాథా 

తథ్యతో౭_ర్టాన్‌ SS props Seas సమాభ్యః ॥ 8 


సః - అతడు(ఆత్రు, స్వయంభూ: - స్వయంభువు, DBM - సర్వం వ్యాపిం 
చినవాడు, అకాయం - శలీరములేనివాడు, అస్మావిరం - కండలులేనివాడు, 
ఆపాపవిద్ధమ్‌ - పాపం వలన కలుషితం కాని వాడు. శుక్రం - ప్రకాశవంతు 
డు, అవ్రణం - గాయంలేనివాడు, శుద్ధం - స్వఛ్చమైనవాడు, కవిః - OHS 
నీ కలుపు కున్నవాడు, యాథాతథ్యతః - యథావిధిగా, BG, Beh: - 
అనంతమైన, OAs - ప్రజాపతులకు( నసంవత్లరాలకు, OTRO -వి 
ధులను, వ్యదథాత్‌ - పంచియిచ్చాడు. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www.telugubhakti.com 4 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


స్వయంభువు, సర్వవ్యాపి, OSHO, కండలులేని వాడు, పాపకళంక రహితు 
డు, ప్రకాశవంతుడు, పరిపూర్ణుడు, స్వఛభ్చమైనవాడు, నర్వదర్శి, నర్వవిదు 
డు అయిన ఆత్మ శాశ్వతులైన ప్రజాపతులకు యథావిధిన వారివారి 
కర్తవ్యాలను పంచియిశచ్చూడు. 


అంధం తమః HOH యే౭_ విద్యాముపానతే | 
తతోభూయ ఇవ తే తమో య ఉ విద్బ్యాయాగ్‌ం రతాః ॥ 9 


యే - ఎవరైతే, అవిద్భాం - అవిద్యను, ఉపాసతే - ఉపాసించుతారో, తే - వా 
రు, అంధం తమః - గాథాంధకారంలో, HOSA - ప్రవేశిస్తారు, యే - ఎవరై 
తే ఉ - మరి, విద్భాయాం - విద్యలోనే, రతాః - ఆనందిస్తారో, తే - వారు, త 
తః - అంతకంటే, భూయ - ఎక్కువైన, తమః ఇవ - చీకటిలో, HOS - ప్ర 
వేశిస్తారు 


ఆవిద్యను ఉపాశించేవారు గాథాంధకారంలో ప్రవేశిస్తారు. అంతకంటే అంధ 
కారంలో విద్యలో ఆనందించేవారు ప్రవేశిస్తారు. 


అన్య దేవాహు ర్విద్యయా అన్య దాహు రవిద్యయా | 
ఇతి శుశ్రుమ థధిరాణాం యేన స్తద్విచచక్తిరే ॥ 10 


విద్యాయా - విద్యవల్ల, అన్యత్‌ - వేరొక (ఫలితాన్ని), అహుః - చెబుతారు, అవి 
డ్యయా - అవిడ్యచేత, అన్యత్‌ ఏవ - వేరొక(ఫలితాన్ని, అహుః - చెపుతారు, 
ఇతి - అని, ధీరాణాం - ప్రాజ్ఞులనుండి, శుశ్రుమ - మేమువిన్నాము, యే- 
ఎవరైతే, నః - మాకు, తత్‌ - దానిని, విచచక్షిరే - వివరించారో. 


విద్యవల్ల(యజ్ఞతత్వవిజ్ఞానంవల్ల) ఒకఫలితం లభిస్తుందనీ, అవిద్యవల్ల (కేవ 
లం యజ్ఞకర్మవల్లు మరొక ఫలితం లభిస్తుందనీ వారు చెబుతారు. దినిని 


మాకు వివరించిన ప్రాజ్ఞులనుండి మేము ఈవిధంగావిన్నాం. 


విద్యాం చావిద్బాం చ 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www.telugubhakti.com 5 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


యస్త BB భయగ్‌ం సహః 
అవిద్యయా మ్యత్యుం B02 5 
DH, cHPD మృతమశ్శ్శతే ॥ 11 


యః - ఎవడైతే, విద్భాం చ - విద్యనూ, అవిద్భాం చ - అవిద్యనూ, తత్‌ - ఆ, 
ఉభయం - రెండిటినీ, సహ - కలిపి, వేద - తెలునుకుంటాడో, అవిద్యయా - 


అవిద్యవల్ల మృత్యుం - మృత్యువును, తీత్త్వా- జయించి, విద్యయా- విద్యవల్లు, 
అమ్యతం - అమరత్వాన్ని అశ్ముతే - పొందుతాడు. 


విద్యనూ, అవిద్యనూ రెంటినీ కూడా తెలుసుకున్నవాడు అవిద్యవల్ల మృత్యువు 
ను జయించి, విద్యవల్ల అమరత్వాన్ని పొందుతాడు. 


అంధం తమః DHSH 

యే౭ సంభూతి ముపానతే 1 

తతో భూయ ఇవ తే తమో 

య ఉ నంభూత్యాగ్‌ం రతాః ॥ 12 


యే - ఎవరైతే, అసంభూతిమ్‌ - ప్రక్యతిని, ఉపాసతే - ఉపాసిస్తున్నారో, తే - 
వారు, అంధమ్‌ తమః - గాథాంధకారంలో, ప్రవిశన్తి - ప్రవేశిస్తున్నారు, యే - 


ఎవరైతే, నంభూత్తాగ్‌ం - ersea, SGD యందు, రతాః - ఆనందిస్తారో, తే - 
వారు, తతః - అంతకంటే, భూయః - మరింత ఎక్కువ, ఇవ - అనిపించే, 
తమః- చీకటిలో (ప్రవేశిస్తారు). 


ప్రకృతిని ఉపాసించేవారు గాథాంధకారంలో ప్రవేశిస్తారు. అంతకంటేమించి 
నదా అనిపించే చీకటిలో హిరణ్యగర్టుని ఉపాసించి ఆనందించేవారు 
ప్రవేశిస్తారు. 


అన్యదేవాహుః Hoga GH, దాహు రసంభవాత్‌ | 
ఇతి శుశ్రుమధీరాణాం యే GY ద్విచచక్షిరే ॥ 13 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www.telugubhakti.com 6 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


ఈశావాస్త ఉపనిషత్తు 


అసంభవాత్‌ - హిరణ్యగర్భుని ఉపాననవలన,అన్యత్‌ ఏవ - వేరొక (ఫలితాన్ని 
ఆహుః - చెపుతారు, అనంభవాత్‌ - ప్రక్యతి యొక్క, (ఉపాననవల్లు, అన్యత్‌ - 
మరొక(ఫలితాన్ని), ఆహుః - చెపుతారు, ఇతి - అని, థీరాణాం -ప్రాజ్ఞులనుం 
డి, శుశ్రుమ - మేమువిన్నాము, యే - ఎవరైతే నః - మాకు, తత్‌ - 
దానిని, విచచక్తిరే - వివరించారో. 


BPE, GOD ఉపాసనవల్ల ఒక ఫలితం, DEO ఉపాననవల్ల మరొక HO 
తం వస్తుందని వారు చెబుతారు. HOD మాకు వివరించిన ప్రాజ్ఞులనుండి 
మేముఈ విధంగా విన్నాం. 


సంభూతించ వినాశంచ యస్త ద్వేదో భయగ్‌ం సహ । 
వినాశేన మృత్యుం తీర్హ్వా సంభూత్మా౭_ మృతమశ్శ్శతే ॥ 14 


CO) సంభూతిమ్‌ - ప్రక్యతిని, చ - కూడా, వినాశమ్‌ - హిరణ్యగర్యుని, చ - 
కూడా, తత్‌ - ఆ, ఉభయమ్‌ - రెండింటిని, సహ - కలిసి, యః - ఎవడైతే, 
వేద - తెలుసుకుంటాడో, వినాశేన - హిరణ్యగర్భుని(ఉపాసననవల్లు, మృత్యుమ్‌ 
- మృత్యువును, Boe, - అతిక్రమించి, అనంభూత్తా - ప్రక్యతి ద్వారా, అమ్య 
తమ్‌ - అమరత్వమును, అశ్ముతే - పొందుతాడు. 


అసంభూతినీ వినాశాన్నీ కలిపి తెలుసుకున్నవాడు, వినాశందోరణ్యగర్యుని 
ఉపాసనద్వారా మృత్యువును జయించి, అనంభూతి(ప్రక్యతి) DES ద్వారా 
అమరత్వమును పొందుతాడు. 


హిరణ్మ్యయేన పాత్రేణ నత్త్మస్మా౭_ పిహితం ముఖమ్‌ 
తత్‌త్వం పూష న్షపావ్యణు సతృధర్మాయ ద్యష్టయే ॥ 15 


హిరణ్మ్యయేన పాత్రేణ - బంగారు పాత్రచేత(నూర్యబింబం), GHG, - సత్మం 
యొక్క, ముఖమ్‌ - ద్వారం, అపిహితమ్‌ - మూయబడివుంది, వూషన్‌ - & 
సూర్యదేవా, తత్‌ - దానిని, సత్య ధర్మాయ - సత్యనిష్ణుడనైన నేను, ద్యష్టయే 


- చూచుటకు, వీలుగా, త్వం - అపావ్యణు - నువ్వు తొలగించు. 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www.telugubhakti.com 7 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


నీలో ఉన్న సతృం యొక్క ద్వారాన్ని మెరుస్తూ ఉన్న నీ బంగారు బింబం మూ 
SRP SH ఉన్నది. ఓ నూర్యదేవా! సత్మనిష్ణుడనైన నేను ఆ సత్యాన్ని చూచు 
టకు వీలుగా ఆ మూతను ప్రక్కకి తప్పించు. 


ట్ట 
es 
{0 
on 
ర 
Gb 
(39 


యో౭. సా వసౌ పురుషః DOS మసి॥ 16 


పూషన్‌ - పోషకుడు, 55d, - బంటరి బాటసారి, యమ - నియంత, ప్రజా 
పత్మ- ప్రజాపతి పుత్రుడు, సూర్య - ఓ సూర్యుడా, రశ్మీన్‌ - కిరణాలను, 
వ్యూహ - తొలగించు, తేజః - కాంతిని, సమూహ - ఉపసంహరించుకో, 
యత్‌ - ఏదైతే, తే - నీయొక్క, కల్మాణతమం - 8,05 వైభవోపేతమూ, 
మంగళకరమూ అయిన, రూపం - రూపమున్నదో, తత్‌ - దానిని, తే - నీ 
అనుగ్రహంచేత, పశ్చామి - చూస్తాను, యః - ఎవరైతే, అసౌ - ఆ, పురుషః 
పురుషుడు, సః - అతడు, అహమ్‌లఅస్మి - నేనే 


ఓ సూర్యుడా! ప్రజాపతిపుత్రుడా! స్వర్ణ ఏధిలో ఒంటరి బాటసారి! సర్వపోషకా! 
సర్వనియంతా! నీకిరణాలను తొలగించు. కాంతిని ఉపసంహరించుకో. నీ 
అనుగ్రహంచేత కల్మాణతమమైన నీరూపాన్ని చూడగలను. నిజంగా నీలో 
ఉండేఆ పురుషుడను నేనే అని గ్రహించితిని. 


వాయురనిల మమ్యత HOPSO భస్మాంతగ్‌ం శరీరమ్‌ | 
ఓం క్రతోస్మర $550 స్మర క్రతోస్మ్యర క్యతగ్‌ం స్మర ॥ 17 


అథ - ఇప్పడు, వాయు - ఊపిరి, అమృతమ్‌ - శాశ్వతమైనది, అనిలమ్‌ - 
సర్వవ్మాప్తియైన వాయువును, ఇదమ్‌ - ఈ, HSS - శలీరం, భస్మాతం - 
బూడిద అగు గాక, ఓం - ఓం, SS - ఓ మనసా, కృతమ్‌ - చేసిన కర్మల 
ను, స్మర - గుర్తుతెచ్చుకో 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www.telugubhakti.com 8 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


ఈశావాస్త ఉపనిషత్తు 


ఇక నా ప్రాణవాయువు సర్వవ్నాపి, శాశ్వతమూ ఐన ప్రాణమునందు లీనమ 
గు గాక. ఈ శరీరము బూడిద అగు గాక. ఓం & మనసా! గుర్తుకు తెచ్చుకో. 
నీ పూర్వ కర్మలను గుర్తుకుతెచ్చుకో. 


అగ్నే నయ నుపథా రాయే అస్మాన్‌ 

విశ్వాని దేవవయునాని విద్వాన్‌ | 

యుయోఢథ్యస్మ జ్ఞహురాణమేనో 

భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమ ॥ 18 


అగ్నే - ఓ har , అస్మాన్‌ - మమ్ము , రాయే - కర్మఫలం అనుభవించుట 
So, నుపథా - మంచి మారం ద్వారా, నయ - తీసుకుపో, దేవ - ఓ దేవా, 
విశ్వాని - సమస్తమైన, వయునాని - కర్మలను, విద్వాన్‌ -తెలునుకొని, అస్త్ర 
& - మా నుండి, జాహురాణమ్‌ - వక్రమున, మాయదారి, Ded: - పాపమును 
యుయోధథి- నిర్మూలించు, తే - నీకు, భుయిష్టాం - అనేకములైన, నమజఉక్తి 
మ్‌ - నమస్మారవచనములను, విధేమ - చేయుదుము. 


& wQGar మేము చేసిన కరఫలితాన్ని అనుభవించడానికి మమ్మల్షి మం 
చి త్రోవలో నడిపించు. మేమాచరించిన కర్మలన్నీ నీకు తెలును.ట అగ్మిదేవా! 
మాలోని మాయదారి పాపములను నాశనము చేయుము. నీకు పలుమా 
రులు నమస్కారములు చేస్తున్నాము. 


ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్‌ పూర్ణముదచ్చతే। 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్మతే ॥ 
టెం శాంతిః శాంతిః శాంతిః 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www.telugubhakti.com 9 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


